Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


ANDHRA 
PR 


ATTO 


आध्रप्रदेश 


PRADESH 


act 


E 


trager TORON 


G 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 5 


AMARAVATI,WEDNESDAY, FEBRUARY 5, 2020 


G .668 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 


COMMISSIONER , 
PEDANA MUNICIPALITY , 

PEDANA . 


Roc. No .949 /2019/G1. 


Date : 30 -01 -2020 . 


ELECTIONS - DELIMITATIONS OF WARDS . 


Ref : 


Procgs . Roc . No. 1 /Pedana/ 2020 / Elec . I, Dt. 25 . 01 . 2020 of 
Commissioner & Director of Municipal Administration ,Gorantala , Guntur. 


* * * 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


PEDANA MUNICIPALITY 


ANNEXURE TO THE PROCEEDINGS ROC NO . 1 /PEDANA / 2020 /ELECH, DATED 25 .01. 2020 
OF THE COMMISSIONER & DIRECTOR OF MUNICIPAL ADMINISTRATION , AP , GUNTUR . 


SCHEDULE 
DESCRIPTION OF WARD BOUNDARIES OF PEDANA MUNICIPALITY INTO TWENTY THREE 
( 23 ) WARDS. 


Ward 
No 


North 


East 


Ward 
No .01 


South 


West 


North 


East 


Ward 
No .02 


Boundary Description 
Starting fromthe Survey No.5 at Municipal limits and runs towards 
Eastern side upto railway track 
Starting from the Railway track and runs towards Southern side 
along railway track upto Guduru road Railway gate 
Starting from the Guduru road railway gate and runs towards 
Western side along Guduru road upto Survey No .444 at Municipal 
limits 
Starting from the Survey No.444 at Municipal limits and runs 
towards Northern side along Municipal limits up to Survey No. 5 
Starting from the Survey No. 26 of Northern side at Machilipatnam 
Gudivada railway track and runs towards Eastern side along 
Municipal limits upto end of survey no .26 and turns towards 
Southern side along Municipal limits upto Survey No.72 and turned 
towards Eastern side along Municipal limits upto Survey No .79 
Machilipatnam -Gudivada Road 
Starting from the Survey No.79 of Machilipatnam -Gudivada Road 
and runs towards Southern side along Machilpatnam -Gudivada 
road upto D .No .7 / 105 - 2 
Starting from the D .No . 7 /105 - 2 and runs towards Western side 
along Pitchuka Vari Street (road infront of Registrar Office ) upto 
D .No .8 /65 - 1 - 3 and turns towards Southern side along municipal 
road upto Guduru road railway gate 
Starting from the Guduru Road railway gate and runs towards 
Northern side along railway track upto Survey No . 26 at Municipal 
limits 
Starting from the D .No.8 /65 - 1 - 3 and runs towards Eastern side 
along Pitchuka vari street upto D .No . 8 /137 - 3 and cross the Main 
Road and runs towards Eastern side along Jakkula vari street upto 
D .No . 4 /398 - 9 
Starting from the D .No . 4 /398 - 9 and runs towards Southern side 
upto D .No. 4 / 397 - 9 and runs towards Western side along Bantumilli 
Road upto D .No. 4 / 402 - 1 - 9 and turns to Matam Street towards 
Southern side along Matam road upto D .No . 3 / 3 - 10 
Starting from the D .No . 3 / 3 - 10 and runs towards Western side 
| along Kondiparti vari street and cross the main road and runs 
along Guduru Road upto railway gate 
Starting from the guduru road railway gate and runs towards 
Northern side along Cement road beside railway track and runs 
towards ( via ) D .No .8 / 162 - 3 upto D .No.8 /65 - 1 - 3 


South 


West 


North 


East 


Ward 
No.03 


South 


West 


ANDHRA PRADESH GAZETTE , February 5, 2020 


Ward 
No 


North 


East 


Ward 
No .04 


South 


West 


North 


East 


Boundary Description 
Starting from the Survey No.88 at Municipal limits in 
Machilipatnam - Gudivada road towards Eastern side along 
municipal limits upto end of the Survey No. 88 
Starting from the end of Survey No. 88 at Municipal limits and 
runs towards Southern side along Munshi Abdul Rahim street 
upto Pala Kendram ( D .No . 6 / 104 -4 ) 

Starting from the Pala Kendram ( D .No. 6 / 104 -4 ) and runs 
| towards Western side along Jakkula Vari Street upto 
Machilipatam -Gudivada Main Road 
Starting from the crossing point of Machilipatnam -Gudivada 
road and Jakkula vari street and runs towards Northern side 
along Machilipatnam -Gudivada road upto Municipal limits at 
Survey No. 88 
Starting from the Survey No. 101 at Municipal limits and runs 
towards Eastern side along Municipal boundary upto end of 
Survey No. 105 
Starting from the end of the Survey No. 105 at Municipal limits 
and runs towards Southern side along Dadagunta road upto 
D .No.4 / 360 -5 
Starting from the D .No . 4 /360 -5 and runs towards Western side 
along Jakkula vari street upto D .No . 5 /235 -5 at Pala Kendram 

Starting from the D .No. 5 /235 - 5 at Pala Kendram and runs 
| towards Norther side along Munshi Abdul Rahim street upto 
starting point of Survey No. 101 at Municipal limits 
Starting from the Survey No. 104 and runs towards Eastern side 
along Municipal boundary upto Survey No. 140 
Starting from the Survey No. 140 and runs towards Southern 
side along By - Pass road upto end of Gunnampalli 
Harijanawada road 
Starting from the end of the Gunnampalli Harijanawada road 
and runs towards Westem side along Gunnampalli 
Harijanawada , Veerabhdrapuram and Pedana Harijanawad 
roads upto D .No . 5 /89 - 5 at Dadagunta road 
Starting from the D .No .5 /89 -5 at Dadagunta road and runs 
towards Northern side along Dadagunta road upto Survey 
No. 104 at Municipal limits 


Ward 
No . 5 


South 


West 


North 


East 


Ward 
No.6 


South 


West 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


Ward 


No 


North 


East 


Ward 
No. 07 


South 


West 


North 


East 


Ward 
No . 08 


South 


Boundary Description 
Starting from the D .No.4 /329 at Dadagunta road and runs 
towards Eastern side along Pedana Harijanawada and 
Veerabhdrapuram roads upto Jayalakshmi Bank road 
Starting from the Jayalakshmi Bank road and runs towards 
Southern side at Jayalakshmi Bank road upto D .No. 17 /811 -6 at 
Bantumilli Road 
Starting from the D .No . 17 /811 -6 at Bantumilli road and runs 
towards Western side along Bantumulli Road upto D .No . 4 / 324 
at starting point of Dadagunta road 
Starting from the starting point of Dadagunta road and runs 
towards Northern side along Dadagunta road upto D .No. 4 /329 
Starting from the D .No. 17 /488 -6 at end of Jayalakshmi Bank 
road and runs towards Eastern side along Gunnampalli 
Harijanawada road upto By -Pass road 
Starting from the By-Pass road and runs towards Southern side 
along By -Pass road upto Bantumilli road 
Starting from the Bantumilli road and runs towards Western side 
along Bantumilli road upto beginning of Jayalakshmi Bank road 
Starting from the beginning of Jayalakshmi Bank road and runs 
toward Northern side along Jayalakshmi Bank road upto D .No . 
17 /489 -6 
Starting from the Survey No. 138 at Municipal limits and runs 
towards Eastern side along Municipal boundary upto end of 
Survey No. 138 and turn towards Southern side along Municipal 
boundary upto starting of Survey No .208 and runs towards 
Eastern side along Municipalboundary upto Survey No.214 
Starting from the Survey No .214 at Municipal boundary and 
runs towards Southern side along Katlapalli road upto Survey 
No. 210 at Municipal limits 
Starting from the Survey No.210 at Municipal limits and runs 
towards Western side along Municipal boundary upto ending 
point of Survey No. 210 and tums towards Southern side along 
Municipal boundary upto Bantumilli road and runs towards 
Western side along Bantumilli road upto By -Pass road junction 

Starting from the By -Pass road junction and runs towards 
Northern side along By -Pass road upto Survey No. 138 at 
Municipal limits 


West 


North 


East 


Ward 
No .09 


South 


West 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


Ward 
No 


North 


East 


Ward 
No. 10 


South 


West 


Boundary Description 
Starting from the Survey No.221 at Municipal limits and runs 
towards Eastern side along Municipal boundary upto Survey 
No . 241 
Starting from the Survey No . 241 of Municipal limits and runs 
towards Southern side along Municipal boundary upto Survey 
No. 246 
Starting from the Suvery No .246 and runs towards Western side 
along Municipal boundary upto ending point of Survey No. 253 
at Katlapalli road 
Starting from the ending point of Survey No. 253 at Katlapalli 
raod and runs towards Northern side along Katlapalli road upto 
Survey No. 221 at Municipal limits 
Starting from the D .No .4 / 47 - 8 at Bantumilli road and runs 
towards Eastern side along Bantumilli road upto D .No . 17 / 100 - 8 
at Municipal limits 

Starting from the D .No . 17 /100 - 8 at Municipal limits and runs 
| towards Southern side along Municipal boundary upto Survey 
No .711 at Municipal limits 
Starting from the Survey No .711 at Municipal limits and runs 
towards Western side along Municipal boundary upto ending 
point of Survey No.635 
Starting from the ending point of Survey No .635 and runs 
towards Northern side along Donka upto Survey No .616 and 
runs towards Norther side upto D .No. 4 / 47 - 8 at Bantumilli road 
(via ) Kapula Veedhi Donka and beside road of Saw Mill 


North 


East 


Ward 
No . 11 


South 


West 


Ward 
No 


North 


East 


Boundary Description 
Starting from the Pala Kendram at Jakkula vari veedhi runs 
towards Eastern side along Jakkula vari street upto Transformer 
and runs along Bantumilli road upto D .No. 4 / 36 - 8 at beside road 
of Saw Mill 
Starting from the D . No. 4 / 36 - 8 at beside road of Saw Mill and 
runs towards Southern side upto Kapula Veedhi Donka road 
Starting from the Kapula Veedhi Donka road and runs towards 
Western side along Kapula Veedhi Donka road upto 
D .No . 3 /215 -8 and turns towards Southern side along municipal 
road upto D .No . 3 /216 and turns towards Western side along 
municipal road upto D .No . 3 / 199 - 8 at Chodudukkulu road and 
turns Southern side along Chodudukkulu road upto D .No . 3 / 138 
9 and turns Western side along municipal road upto 
D .No. 3 /139 - 9 and turns towards Southern side along municipal 
road upto D .No . 3 / 98 - 9 and turns Western side along municipal 
road upto D .No . 3 /89 - 9 and turns Southern side along municipal 
road upto D .No . 3 / 109 - 9 and turns towards Western side along 
municipal road upto D .No. 2 / 150 - 8 and turns towards Northern 
side along municipal road upto D .No . 3 / 114 - 9 and turns towards 
Western side along municipal road upto D .No . 2 /219 at Matam 


Ward 
No . 12 


South 


road 


West 


Starting from the D .No . 2 /219 at Matam road and runs towards 
Northern side along Matam road upto Bantumilli road and turns 
towards Eastern side along Bantumilli road upto D .No . 3 /43 - 9 
and turns towards Northern side along municipal road upto Pala 
Kendram at Jakkula vari veedhi 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


Ward 
No 


North 


Ward 
No . 13 


Boundary Description 
Starting from the D .No . 2 / 3 - 10 at Main road and runs towards 
Eastern side along Kondiparthi Vari Street upto Matam road 
and turns Southern side along Matam road upto D .No . 2 / 186 - 1 - 9 
and turns Eastern side along municipal road upto D .No. 2 /198 - 8 
and turns towards Southern side along municipal road upto 
D .No. 2 / 150 - 8 and turns Eastern side along municipal road upto 
D .No . 3 / 102 - 9 and turns Northern side along municipal road 
upto D .No. 3 /109 - 9 and turns Eastern side along municipal road 
upto D .No . 3 /98 and turns Northern side along municipal road 
upto D .No . 3 /139 - 9 and turns Eastern side along municipal road 
upto D .No. 3 / 141 - 8 and turns Northern side along Chodudukkulu 
road upto D .No . 3 / 199 - 8 and turns Eastern side along municipal 
road upto D .No. 3 /216 - 8 and turns Northern side along 
municipal line upto D .No . 3 / 215 - 8 at Kapula veedhi donka and 
turns Eastern side along Kapula veedhi donka upto ending of 
Survey No .615 
Starting from the ending of Survey No.615 and runs towards 
Southern side along Donka upto municipal boundary at Survey 
No.634 
Starting from the Municipal boundary at Survey No.634 and 
runs towards Westem side along municipal boundary upto 
starting point of Survey No.631 and turns Northern side along 
Chodudukkulu road upto Vinayaka Temple and turns Westem 
side along municipal road upto Matam road and turns Northern 
side along Matam road upto D .No. 2 / 162 - 1 - 8 and turns towards 
Western side along Bungalow School upto main road 
| Starting from the Bungalow School at Main road and runs 
towards Northern side along Machilipatnam -Gudivada road upto 
D .No . 2 /3 - 10 at the beginning of Kondiparthi vari street 


East 


South 


West 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


Ward 
No 


North 


East 


Ward 
No. 14 | South 


West 


Boundary Description 
Starting from the Bungalow School at main road and runs 
towards Eastem side along Bungalow School road upto Matam 
road and turns towards Southern side along Matam road upto 
D .No . 2 /41 - 10 opposite Vinayaka Temple and turns towards 
Eastern side along Doddipatla vari road upto Vinayaka Temple 
at Chodudukkulu 
Starting from the Vinayaka Temple at Chodudukkulu road and 
runs towards Southern side along donka upto municipal 
boundary at the beginning of Survey No.631 
Starting from the beginning point of Survey No. 631 and runs 
towards Western side along municipal boundary upto end of 
Survey No.631 
Starting from the municipal boundary at ending point of Survey 
No.631 and runs towards Northern side along municipal 
boundary , beside road of Jagapathi Theatre and Matam road 
upto D .No. 1 / 185 - 11 and turns Western side along Municipal 
road upto D .No . 1 /190 - 11 and turns Northern side upto Gothilo 
Mill and turns towardsWestern side along Gothilo mill road upto 
main road and turns towards Northern side along 
Machilipatnam -Gudivada Road upto Bungalow School 
Starting from the Gothilo Mill road at Gudivada -Machilipatnam 
Main road and runs towards Eastern side along Gothilo Mill 
road upto Gothilo Mill and turns towards Southern side along 
Municipal road upto D .No . 1 / 177 - 11 and turns towards Eastern 
side upto Matam Road along Municipal road 
Starting from the Matam road and runs towards Southern side 
along Matam road ( via ) Jagapathi Theatre upto end of Survey 
No.544 atMunicipal limits 
Starting from the ending point of Survey No .544 at Municipal 
limits and runs towards Western side along Municipal boundary 
upto railway track 
Starting from the railway track at Municipal limits and runs 
towards Northern side along railway track upto railway gate and 
turns towards Northern side along Machilipatnam -Gudivada 
main road upto Gothilo Mill road starting point 


North 


East 


Ward 
No . 15 


South 


West 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


Ward 
No 


North 


Ward 
No . 16 


East 


South 


West 


North 


East 


Boundary Description 
Starting from the D .No . 14 / 93 - 14 at Polavarapupeta and runs 
towards Eastern side along Municipal road upto D .No . 14 /162 
13 and turns towards Southern side along Municipal road upto 
back side of Kalyanamandapam and turns Eastern side along 
Old Registrar s office street upto Machilipatnam -Gudivada road 
Starting from the Machilipatnam -Gudivada road and runs 
towards Southern side along Machilipatnam -Gudivada road 
upto Railway gate 
Starting from the Railway gate 
Starting from the Railway gate and runs towards Northern side 
along Railway track upto D .No . 14 / 95 - 1 - 14 and tums along 
Municipal road upto D .No . 14 /93- 14 
Starting from the Guduru road Railway gate and runs towards 
Eastern side along Guduru road upto Guduru road and Main 
road junction 
Starting from the Guduru road and Main road junction and runs 
towards Southern side Gudivada -Machilipatnam road upto 
D .No. 15 /25 - 13 at Old Registrar s office road 
Starting from the D .No. 15 / 25 - 13 at Old Registrar s office road 
and runs towards Westems side along Old Registrar s office 
road upto back side of Kalyanamandapam and turns towards 
Northern side along Municipal road upto D .No. 14 / 162- 13 and 
turnsWestern side along Municipal road upto Railway track 
Starting from the railway track and runs towards Northern side 
along railway track upto Guduru road railway gate 
Starting from the D .No . 16 /228 - 16 at Ganeshnagar road and 
runs towards Eastern side upto Railway track 
Starting from the Railway track and runs towards Southern side 
along railway track upto Survey No .536 at Municipal limits 
Starting from the Survey No.536 at Municipal limits and runs 
towards Western side along Municipal boundary upto end of 
Survey No. 532 at D . T . Palem Donka 
Starting from the Survey No.532 at D . T . Palem Donka and runs 
towards Northern side along D . T .Palem Donka road upto 
D .No. 16 /228 - 16 at Ganeshnagar road 


Ward 
No . 17 


South 


West 


North 


East 


Ward 
No. 18 


South 


West 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


Ward 
No 


Ward 
No. 19 


Ward 
No.20 


Boundary Description 
Starting from the Survey No. 580 at Municipal limits and runs 
North 

towards Eastern side along donka upto D . T . Palem road 

Starting from the DT Palem road and runs towards Southern 
Eastside along DT Palem donka road upto Municipal limits at 

Survey No.531 

Starting from the Survey No .531 at Municipal limits and runs 
South | towards Western side along municipal boundary upto ending 

paint of municipal limits 

Starting from the municipal limits and runs towards Northern 
West side along municipal boundary upto ending point of Survey 

No.580 
Starting from the D .No . 12 / 23 and runs towards Eastern side 

along D . T .Palem road upto D .No. 12 / 143- 1 - 15 and turns 
North towards Northern side along D . T . Palem road upto Guduru road 

and turns towards Eastern side along Guduru road upto railway 

gate 
East 

Starting from the Guduru road Railway gate and runs towards 
Southern side along railway track upto D .No. 16 /241- 16 
Starting from the D .No . 16 /241 - 16 and runs towards Western 

side along municipal road upto Ganeshnagar road and turns 
South 

towards Southern side along Ganeshnagar road upto 
D . T .Palem Junction (New Anjaneya Swamy Temple ) 
Starting from the D T Palem Junction and runs towards 
Northern side along DT Palem road upto Vinayaka Temple 

near RLW Colony and turns towards Western side along RLW 
West 

Colony Water Tank road upto Anjaneya Swamy Temple and 
turns Northern side upto D .No. 12 / 23 at the road behind High 
School 

Starting from the Guduru Road Veerabhadra Swamy Temple 
North and runs towards Eastern side along Guduru Road upto 

Ramalyam near Railway gate 
Starting from the Ramalayam near Railway gate and runs 
towards southern side along DT Palem road upto D .No. 12 / 101- 
15 and turns towards Western side along High School back side 
road upto D .No . 12/ 13 - 18 and turns toward Southem side along 
RLW Colony road upto D .No. 12 /237 - 1- 18 near Anjaneya 
Swamy Temple 

Starting from the D .No. 12 /237 - 1 - 18 near Anjaneya Swamy 
South Temple and turns towards Western side along RLW Colony to 

Brahmapuram road upto D .No . 11/231 - 18 

Starting from the D .No. 11 /231 - 18 and runs towards Northern 
West side along Yarra Sesham gari road upto Guduru road at 

Veerabhadra Swamy Temple 


East 


Ward 
No.21 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


Ward 
No 


North 


East 


Ward 
No . 22 


South 


HALL 


Boundary Description 
Starting from the Guduru road at Sadasivalingeswara Society 
and runs towards Eastern side along Guduru road upto beside 
the road of Veerabhadra Swamy Temple 
Starting from the beside the road of Veerabhdra Swamy Temple 
and runs towards Southern side along Yarra Sesham gari road 
upto D .No. 11 / 194 - 18 and turns towards Eastern side along 
RLW Colony Water Tank road upto D T Palem road and tums 
towards Souther side along DT Palem road upto three roads 
junction 
Starting from the Three roads junction and runs towards 
Northern side along D T Palem road and turns Western side 
and runs along Donka upto Municipal limits at the beginning of 
Survey No .495 
Starting from the beginning of Survey No. 495 and runs towards 
Northern side along Sadasivalingeswara Society road upto 
Guduru Road 
Starting from the Municipal limits at Govt . Junior College and 
runs towards Eastern side along Guduru road upto 
Sadasivalingeswara Society 
Starting from the Sadasivalingeswara Society and runs towards 
Southern side along Sadasivalingeswara Society road upto DT 
Palem Donka near Survey No.495 
Starting from the Survey No . 495 at DT Palem Donka and runs 
towards Western side along DT Palem Donka upto Municipal 
limits near Survey No. 490 
Starting from the Municipal limits near Survey No .490 and runs 
towards Northern side along Municipal boundary upto Guduru 
Road 


West 


North 


East 


Ward 
No .23 


South 


West 


SYED ABDUL RASHEED , 

Commissioner 
Pedana Municipality, 

Pedana. 


ANDHRA PRADESH GAZETTE, February 5 , 2020 


_ 


పెడన పురపాలక సంఘం నందు వార్డుల పునర్విభజన 


పబ్లిక్ నోటీసు 


ఆర్ . ఓ .సి . నెం . 949/ 2019 -21, 

తేది 03. 09 . 2019 . 
ప్రభుత్వ సర్క్యులరు ఆర్ . ఓ.సి . నెం . 13021 / 49 / 2019 -డి , తేది 26. 08 . 2019న గల 
శ్రీయుత సంచాలకులు , పురపరిపాలనా శాఖ , గుంటూరు వారి ఉత్తర్వుల ననుసరించి మరియు ఎ .పి . 
మున్సిపాలిటీలవార్డు పునర్విభజన రూల్స్ 1994 నందలి రూల్ 4 (i) ప్రకారం పెడన పురపాలక సంఘం 
నందు గల 23 వార్డులకుగాను ఈ దిగువ తెల్సిన సరిహద్దు వివరముల ప్రకారం వార్డుల పునర్విభజన 
చేయడమైనదని తెలియపర్చడమైనది . 
వార్డు 

సరిహద్దుల వివరములు 


సరి 


వరములు 


నెం . 


| ఉత్తరం - పట్టణానికి ఉత్తరాన మున్సిపల్ సరిహద్దులో సర్వే నెం .5 నుండి ప్రారంభమై 

మున్సిపల్ సరిహద్దు వెంబడి తూర్పు వైపుగా పోవుచూ రైల్వే ట్రాక్ వరకు 
తూర్పు - పై స్థానం నుండి రైల్వే ట్రాక్ వెంబడి దక్షిణ వైపుగా పోవుచూ గూడూరురోడ్డు రైల్వే 

గేటు వరకు 
| దక్షిణం - పై స్థానం నుండి గూడూరు రోడ్డు వెంబడి పడమర వైపుగా పోవుచూ మున్సిపల్ 

సరిహద్దు వరకు అనగా సర్వే నెం .444 వరకు 
| పడమర - పై స్థానం నుండి మున్సిపల్ సరిహద్దు వెంబడి ఉత్తరం వైపు పోవుచూ సర్వే నెం .5 

వరకు 
ఉత్తరం - మచిలీపట్నం - గుడివాడ రైల్వే ట్రాక్ నకు ఉత్తరం వైపున గల సర్వే నెం . 26 నుండి 

ప్రారంభమై మున్సిపల్ సరిహద్దు వెంబడి తూర్పు వైపుగా పోవుచూ సర్వే నెం .26 
చివరకు మరియు అచట నుండి మున్సిపల్ సరిహద్దు వెంబడి దక్షిణం వైపుగా సర్వే 

నెం . 72 వరకు వచ్చి మరళ మున్సిపల్ సరిహద్దు వెంబడి తూర్పు వైపుగా 

పోవుచూ మచిలీపట్నం - గుడివాడ రోడ్డున గల సర్వే నెం .79 వరకు 
| తూర్పు - పై స్థానం నుండి గుడివాడ - మచిలీపట్నంరోడ్డు వెంబడి దక్షిణం వైపుగా పోవుచూ 

డోరు నెం . 7 / 105 - 2 వరకు 
దక్షిణం - పై స్థానం నుండి పిచ్చుక వారి వీధి ( రిజిష్టారు ఆఫీసు ఎదుట రోడ్డు ) వెంబడి 

పడమట వీధి చివర డోరు నెం.8 / 65-1- 3 వరకు మరియు ఆ స్థానం నుండి 
మున్సిపల్ రోడ్డు వెంబడి దక్షిణం వైపుగా పోవుచూ రైల్వే గేటు ( గూడూరురోడ్డు 

రైల్వే క్రాస్ ) వరకు 
పడమర - ఈ స్థానం నుండి రైల్వే ట్రాక్ వెంబడి ఉత్తరం వైపుగా పోవుచూ సర్వే నెం . 26 వరకు 


. . . . 2 . . ., 


ANDHRA PRADESH GAZETTE, February 5 , 2020 


సరిహద్దుల వివరములు 


- డోరు నెం .8 / 65 -1 - 3 మొదలుకొని పడమట వీధి వెంబడి మరియుపిచ్చుక వారి 

వీధి మీదుగా తూర్పు వైపునకు పోవుచూ మరియు మెయిన్రోడ్డును క్రాస్ చేస్తూ 

జక్కుల వారి వీధిలో డోరు నెం . 4 / 398 - 9 ఇంటి వరకు 
తూర్పు - పై స్థానం నుండి బంటుమిల్లిరోడ్డు వైపునడోరు నెం . 4 / 397 వరకు మరియు 

అచ్చటి నుండి బంటుమిల్లిరోడ్డు వెంబడి పడమర వైపుగా పోవుచూ డోరు 
నెం . 4 / 402 - 1- 9 వరకు మరియు సదరు ఇంటికి ఎదురుగా గల మఠం రోడ్డులో 

మఠం వీధి వెంబడి దక్షిణం వైపుగా గలడోరు నెం . 3 / 3 - 10 వరకు 
దక్షిణం - పై స్థానం నుండి కొండిపర్తి వారి వీధి వెంబడి మెయిన్రోడ్డు క్రాస్ చేస్తూ గూడూరు 

రోడ్డు వెంబడి రైల్వే గేటు వరకు 
| పడమర - పై స్థానం నుండి రైల్వే ట్రాక్ ప్రక్కనున్నసిమెంటు రోడ్డు వెంబడి ఉత్తరం వైపుగా డోరు 

నెం .8 /162 - 3 మీదుగా వెళ్తూడోరు నెం.8 / 65 -1- 3 వరకు 
ఉత్తరం - బందరు - గుడివాడ రోడ్డులోని మున్సిపల్ సరిహద్దు వద్ద గల సర్వే నెం. 88 నుండి 

మున్సిపల్ సరిహద్దు వెంబడి తూర్పు వైపుగా గల సర్వే నెం .88 హద్దు వరకు 
తూర్పు - పై స్థానం నుండి మున్షి అబ్దుల్ రహీం వీధి వెంబడి పాల కేంద్రం (డోరు నెం. 6 /104 

4 ) వరకు 
| దక్షిణం - పై స్థానం నుండి జక్కుల వారి వీధి వెంబడి పడమర వైపుగా పోవుచూ గుడివాడ 

మెయిన్రోడ్డు వరకు 
పడమర - పై స్థానం నుండి మెయిన్రోడ్డు వెంబడి పోవుచూ మున్సిపల్ సరిహద్దు వద్ద గల 

సర్వే నెం . 88 వరకు 
| ఉత్తరం - మున్సిపల్ సరిహద్దు సర్వే నెం .101 నుండి సరిహద్దు వెంబడి తూర్పు వైపుగా 

పోవుచూ సర్వే నెం . 105 వరకు 
తూర్పు - పై స్థానం నుండి దాదాగుంట రోడ్డు వెంబడిడోరు నెం. 4 / 360 - 5 వరకు 
| దక్షిణం - పై స్థానం నుండిజక్కుల వారి వీధి వెంబడి పడమర వైపుగా పాల కేంద్రం వద్ద గల 

డోరు నెం . 5 / 235 - 5 వరకు 
| పడమర - పై స్థానం నుండి మున్షి అబ్దుల్ రహమాన్ వీధి వెంబడి ఉత్తరం వైపుగా పోవుచూ 

మున్సిపల్ సరిహద్దు సర్వే నెం .101 వరకు 


5 


ANDHRA PRADESH GAZETTE, February 5 , 2020 


వార్డు 


సరిహద్దుల వివరములు 


ఉత్తరం - సర్వే నెం. 104 నుండి మున్సిపల్ సరిహద్దు వెంబడి తూర్పు వైపుగా పోవుచూ సర్వే 

నెం . 140 వరకు 
తూర్పు - పై స్థానం నుండి బైపాస్ రోడ్డు వెంబడి దక్షిణం వైపుగా పోవుచూ గుణ్ణంపల్లి 

హరిజనవాడ రోడ్డు వరకు 
6 | దక్షిణం - పై స్థానం నుండి గుణ్ణంపల్లి హరిజనవాడ మరియు వీరభద్రపురం పెడన 

హరిజనవాడ రోడ్ల వెంబడి పడమర వైపుగా పోవుచూ దాదాగుంట రోడ్డు వద్ద గల 

డోరు నెం . 5 / 89 - 5 ఇంటి వరకు 
| పడమర - పై స్థానండోరు నెం . 5 /89-5 నుండి దాదాగుంట రోడ్డు వెంబడి ఉత్తరం వైపుగా 

పోవుచూ మున్సిపల్ సరిహద్దు సర్వే నెం. 104 వరకు 
ఉత్తరం - దాదాగుంట రోడ్డుడోరు నెం .4 / 329 నుండి పెడన హరిజనవాడ రోడ్డు మరియు 

వీరభద్రపురంరోడ్లు వెంబడి తూర్పు వైపుగా పోవుచూజయలక్ష్మీ బ్యాంకురోడ్డు 

వరకు 
తూర్పు - పై స్థానం నుండి జయలక్ష్మీ బ్యాంకు రోడ్డు వెంబడి దక్షిణం వైపునకు బంటుమిల్లి 

రోడ్డు వద్ద గలడోరు నెం .17/ 811- 6 వరకు 
|దక్షిణం - పై స్థానం నుండి బంటుమిల్లిరోడ్డు వెంబడి పడమర వైపునకు పోవుచూ దాదాగుంట 

రోడ్డు మొదలుగా గలడోరు నెం . 4 / 324వరకు 
పడమర - పై స్థానం నుండి దాదాగుంట రోడ్డు వెంబడి ఉత్తరం వైపుగా పోవుచూ డోరు 

నెం . 4 / 329 వరకు 
ఉత్తరం - జయలక్ష్మీ బ్యాంకు రోడ్డు చివర గలడోరు నెం. 17 / 488 -6 నుండి గుణ్ణంపల్లి 

హరిజనవాడ రోడ్డు వెంబడి తూర్పు వైపుగా పోవుచూ బైపాస్రోడ్డు వరకు 
తూర్పు - పై స్థానం నుండి దక్షిణం వైపుగా పోవుచూ బైపాస్రోడ్డు వెంబడి బంటుమిల్లిరోడ్డు 

వరకు 
| దక్షిణం - పై స్థానం నుండి బంటుమిల్లిరోడ్డు వెంబడి పడమర వైపుగా పోవుచూలజయలక్ష్మీ 

బ్యాంకురోడ్డు మొదలు వరకు 
పడమర - పై స్థానం నుండిజయలక్ష్మీ బ్యాంకురోడ్డు వెంబడి ఉత్తరం వైపునకు పోవుచూజోరు 

నెం . 17 / 488 - 6 వరకు 


ANDHRA PRADESH GAZETTE, February 5 , 2020 


సరిహద్దుల వివరములు 


నెం 


ఉత్తరం - సర్వే నెం.138 వద్ద గల మున్సిపల్ సరిహద్దు నుండి తూర్పు దిశగా వెళ్ళి సర్వే 

నెం . 139 వెంబడి దక్షిణ దిశగా పోవుచూ మున్సిపల్ సరిహద్దు వెంబడి సర్వే 
నెం . 208 వరకు మరియు అచ్చట నుండి తూర్పు వైపుగా మున్సిపల్ సరిహద్దు 

వెంబడి పోవుచూ సర్వే నెం . 214 వరకు 
తూర్పు - పై స్థానం నుండి కట్లపల్లిరోడ్డు వెంబడి దక్షిణం వైపుగా పోవుచూ మున్సిపల్ 

సరిహద్దు వద్ద గల సర్వే నెం. 210 వరకు 
| దక్షిణం - పై స్థానం నుండి పడమర వైపుగా మున్సిపల్ సరిహద్దు వెంబడి పోవుచూ సర్వే 

నెం . 210 చివర మరియు అచ్చటి నుండి మున్సిపల్ సరిహద్దు దక్షిణం వైపుగా 
పోవుచూ బంటుమిల్లి 
రోడ్డు వరకు మరియు అచ్చట నుండి బంటుమిల్లి 
రోడ్డు 

వెంబడి పడమర దిశగా పోవుచూ బైపాస్రోడ్డు జంక్షన్ వరకు 
పడమర - పై స్థానం నుండి బైపాస్రోడ్డు వెంబడి ఉత్తరం వైపుగా పోవుచూ సర్వే నెం.138 వద్ద 

గల మున్సిపల్ సరిహద్దు వరకు 
ఉత్తరం - మున్సిపల్ సరిహద్దు వద్ద గల సర్వే నెం . 221 నుండి మున్సిపల్ సరిహద్దు వెంబడి 

తూర్పు వైపుగా పోవుచూ మున్సిపల్ సరిహద్దు వెంబడి సర్వే నెం . 241 వరకు 
తూర్పు - పై స్థానం నుండి మున్సిపల్ సరిహద్దు వెంబడి దక్షిణదిశగా సర్వే నెం . 246 వరకు 
10 దక్షిణం - పై స్థానం నుండి మున్సిపల్ సరిహద్దు వెంబడి పడమర వైపుగా కట్లపల్లిరోడ్డు వద్ద 

గల సర్వే నెం .253 చివర వరకు 
పడమర - పై స్థానం నుండి కట్లపల్లిరోడ్డు వెంబడి ఉత్తర వైపుగా పోవుచూ మున్సిపల్ సరిహద్దు 

వద్ద గల సర్వే నెం . 221 వరకు 
ఉత్తరం - బంటుమిల్లిరోడ్డులో గల డోరు నెం . 4 / 47- 8 నుండి బంటుమిల్లిరోడ్డు వెంబడి తూర్పు 

వైపుగా పోవుచూడోరు నెం . 17/ 100 - 8 వద్ద గల మున్సిలపల్ సరిహద్దు వరకు 
తూర్పు - పై స్థానం నుండి మున్సిపల్ లిమిట్స్ వెంబడి దక్షిణం వైపుగా సర్వే నెం . 711 వరకు 
| దక్షిణం - పై స్థానం నుండి మున్సిపల్ సరిహద్దు వెంబడి పోవుచూ పడమర వైపుగా సర్వే 

నెం . 635 చివరి వరకు 
పడమర - పై స్థానం నుండి డొంక వెంబడి ఉత్తరం వైపుగా పోవుచూ సర్వే నెం . 616 మరియు కాపుల 

వీధిడొంక గుండా సా మిల్లు ప్రక్క రోడ్డు ఉత్తరం వైపుకుడోరు నెం . 4 / 47- 8 వరకు 


ANDHRA PRADESH GAZETTE, February 5 , 2020 


వార్డు 


సరిహద్దుల వివరములు 


నెం . 


ఉత్తరం - జక్కుల వారి వీధిపాల కేంద్రం నుండి తూర్పు వైపుగా ట్రాన్స్ ఫారం వరకు మరియు 

బంటుమిల్లిరోడ్డు వెంబడి తూర్పు వైపుగా పోవుచూ వీరబాబు సా మిల్లు ప్రక్కరోడ్డు 

వద్ద గలడోరు నెం. 4 / 36-8 వరకు 
తూర్పు - పై స్థానం నుండి దక్షిణ వైపుగా కాపుల వీధిడొంకరోడ్డు వరకు 
దక్షిణం - పై స్థానం నుండి కాపుల వీధిడొంకరోడ్డు పడమర దిశగాడోరు నెం . 3 / 215-8 ఇంటి 

ముందు గల వీధి మీదుగా దక్షిణ దిశగాడోరు నెం. 3 / 216 వరకు అచ్చట నుండి 
పడమర దిశగా మున్సిపల్ రోడ్డు వెంబడి చోడుదుక్కులురోడ్డుడోరు నెం.3 / 199 - 8 
వరకు అచ్చట నుండి చోడుదుక్కులురోడ్డు వెంబడి దక్షిణ దిశగా పోవుచూడోరు 
నెం .3 / 138 - 9 వరకు అచ్చట నుండి పడమర దిశగా మున్సిపల్ రోడ్డు గుండా డోరు 
నెం . 3/139- 9 వరకు అచ్చట నుండి దక్షిణ దిశగా మున్సిపల్ రోడ్డు గుండా ఊరు 
నెం. 3 / 98 - 9 వరకు అచ్చట నుండి పడమర దిశగా వెళ్ళిడోరు నెం . 3 /89- 9 వరకు 
అచ్చట నుండి దక్షిణ దిశగా వెళ్ళిడోరు నెం . 3/ 109 -9 వరకు అచ్చట నుండి 
పడమర దిశగా వెళ్తూడోరు నెం. 2 /150 -8 వరకు , అచ్చట నుండి మున్సిపల్ రోడ్డు 
వెంబడి ఉత్తర దిశగా పోవుచూ డోరు నెం. 3/ 114 - 9 వరకు , అచ్చట నుండి 
మున్సిపల్ రోడ్డు వెంబడి పడమర దిశగా మఠం రోడ్డు వద్ద గలడోరు నెం . 2 / 219 


- 


వరకు 


పడమర - పై స్థానం నుండి మఠం రోడ్డు మీదుగా ఉత్తర వైపుగా పోవుచూ బంటుమిల్లి 
రోడ్డు 

వరకు అచ్చట నుండి బంటుమిల్లి 
రోడ్డు వెంబడి తూర్పు దిశగా ఇంటి డోరు 
నెం. 3 /43- 9 వరకు మరియు అచ్చట నుండి ఉత్తర దిశగా జక్కుల వారి వీది 
పాలకేంద్రం వరకు 


ANDHRA PRADESH GAZETTE, February 5 , 2020 


వార్డు 


సరిహద్దుల వివరములు 


నెం . 


- 


ఉత్తరం - మెయిన్రోడ్డుడోరు నెం. 2 / 3- 10 నుండి కొండిపర్తివారి వీధిలో తూర్పు దిశగా వెళ్ళి 

మఠంరోడ్డు వరకు మరియు అచ్చట నుండి దక్షిణం వైపుగా పోవుచూ మఠం 
ఎదురుగా నున్న రోడ్డు నందుడోరు నెం .2 / 186- 1- 9 వరకు మరియు అచ్చట 
నుండి తూర్పు దిశగా పోవుచూ డోరు నెం . 2 / 198 -8 వరకు అక్కడ నుండి 
మున్సిపల్ రోడ్డులో దక్షిణ దిశగాడోరు నెం . 2/ 150-8 వరకు మరియు అక్కడ 
నుండి తూర్పు దిశగా మున్సిపల్ రోడ్డు వెంబడి డోరు నెం . 3 / 102 -9 వరకు 
మరియు అచ్చటి నుండి ఉత్తర దిశగాడోరు నెం .3 /109 - 9 వరకు మరియు అచ్చటి 
నుండి తూర్పుగా వెళ్ళి చోడుదుక్కులురోడ్డు వద్ద డోరు నెం . 3 / 98 వరకు మరియు 
అచ్చట నుండి చోడుదుక్కులురోడ్డు వెంబడి ఉత్తర దిశగా డోరు నెం . 3/139 - 9 
వరకు అచ్చట నుండి తూర్పు దిశగా మున్సిపల్ రోడ్డు వెంబడిడోరు నెం . 3/141 -8 
వరకు అచ్చట నుండి ఉత్తర దిశగా పోవుచూడోరు నెం. 3/199 -8 వరకు అచ్చటి 
నుండి మున్సిపల్ రోడ్డు వెంబడి తూర్పు దిశగాడోరు నెం .3 / 216 -8 వరకు , అచ్చట 
నుండిడోరు నెం . 3 / 215 -8 వరకు మరల అచ్చట నుండి కాపుల వీధిడొంక వెంబడి 

తూర్పు దిశగా పోవుచూ సర్వే నెం . 615 చివరి వరకు 
| తూర్పు - పై స్థానం నుండి దక్షిణదిశగా మున్సిపల్ సరిహద్దు వద్ద గల సర్వే నెం.634 వరకు 
దక్షిణం - పై స్థానం నుండి మున్సిపల్ సరిహద్దు వెంబడి సర్వే నెం. 631 వరకు మరియు ఉత్తర 

దిశగా డొంక రోడ్డులో నుండి చోడుదుక్కులు రోడ్డులో వినాయకుని గుడి వరకు 
మరియు అచ్చట నుండి పడమర దిశగా మున్సిపల్ రోడ్డు మీదుగా మఠంరోడ్డు 
వరకు మరియు అచ్చటి నుండి ఉత్తర దిశగా మఠంరోడ్డు మీదుగా పోవుచూడోరు 

నెం .2 / 162 -1-8 వరకు మరియు అచ్చట నుండి పడమర దిశగా బంగ్లా స్కూలు 

రోడ్డు వెంబడి పోవుచూ మెయిన్రోడ్డు వరకు 
పడమర - పై స్థానం నుండి మెయిన్రోడ్డు మీదుగా ఉత్తరం వైపుకు పోవుచూ కొండిపర్తివారి 

వీధి మొదలుడోరు నెం . 2 / 3- 10 వరకు 


- 


- 


- 


ANDHRA PRADESH GAZETTE, February 5 , 2020 


వార్డు 


సరిహద్దుల వివరములు 


నెం . 


14 


ఉత్తరం - మెయిన్రోడ్డు నుండి బంగ్లా స్కూలు వెంబడి తూర్పు దిశగా పోవుచూ మఠంరోడ్డు 

వరకు మరల అచ్చట నుండి దక్షిణదిశగా పోవుచూ వినాయకుని గుడి ఎదురుగా 
వున్న డోరు నెం .2 / 41 - 10 మీదుగా దొడ్డిపట్ల వారి రోడ్డులో తూర్పు వైపుగా 

పోవుచూ వినాయకుని గుడి వరకు 
తూర్పు - పై స్థానం నుండి డొంక మీదుగా దక్షిణం వైపుగా మున్సిపల్ సరిహద్దున సర్వే 

నెం . 631 ప్రారంభం వరకు 
| దక్షిణం - పై స్థానం నుండి మున్సిపల్ సరిహద్దు వెంబడి పడమర వైపుగా మరియు సర్వే 

నెం . 631 చివర వరకు 
పడమర - పై స్థానం నుండి మున్సిపల్ సరిహద్దు వెంబడి మరియుజగపతి థియేటర్ ప్రక్క 

రోడ్డు , మఠం రోడ్డు వెంబడి ఉత్తర దిశగా పోవుచూ డోరు నెం .1 / 185 - 11 వరకు 
మరియు అచ్చట నుండి మున్సిపల్ రోడ్డు వెంబడి పడమర దిశగా పోవుచూడోరు 
నెం. 1/190 - 11 వరకు మరియు అచ్చట నుండి ఉత్తర దిశగా గోతిలో మిల్లురోడ్డు 
వరకు , అచ్చట నుండి పడమర వైపుగా మచిలీపట్నం - గుడివాడ రోడ్డు వరకు , 

అచ్చట నుండి ఉత్తర దిశగా మెయిన్ 
రోడ్డు వెంబడి పోవుచూ బంగ్లాస్కూలు వరకు 
| ఉత్తరం - మెయిన్రోడ్డు నుండిగోతిలో మిల్లురోడ్డు వెంబడిగోతిలో మిల్లు వరకు మరియు 

అచ్చట నుండి మున్సిపల్ రోడ్డు దిక్షిణ దిశగాడోరు నెం .1 /177 - 11 వరకు మరియు 

అచ్చట నుండి తూర్పు దిశగా మఠంరోడ్డు వరకు 
| తూర్పు - పై స్థానం నుండి మఠంరోడ్డు నందు దక్షిణదిశగా పోవుచూ మున్సిపల్ సరిహద్దు 

సర్వే నెం . 544 వరకు 
దక్షిణం - పై స్థానం నుండి మున్సిపల్ సరిహద్దు వెంబడి రైల్వే ట్రాక్ వరకు 
| పడమర - పై స్థానం నుండి రైల్వే లైను వెంబడి ఉత్తర దిశగా రైల్వే గేటు వరకు మరియు 

అచ్చట నుండి మెయిన్రోడ్డు మీదుగా ఉత్తర దిశగా గోతిలో మిల్లు సందు మొదలు 
వరకు 


ANDHRA PRADESH GAZETTE, February 5 , 2020 


సరిహద్దుల వివరములు 


ఉత్తరం - పోలవరపు పేట డోరు నెం . 14 / 93 -14 నుండి తూర్పు వైపుగా డోరు నెం . 14 /162 

13 మీదుగా కళ్యాణ మండపం వెనుకరోడ్డు వెంబడి పాత రిజిష్టారు ఆఫీసురోడ్డు 

మీదుగా మెయిన్రోడ్డు వరకు 
16 తూర్పు - పై స్థానం నుండి మెయిన్రోడ్డు వెంబడి దక్షిణం వైపుగా పోవుచూ రైల్వే గేటు వరకు 

దక్షిణం - రైల్వే గేటు ( మెయిన్రోడ్డు ) 
పడమర - పై స్థానం నుండి ఉత్తర దిశగా రైల్వే ట్రాక్ వెంబడిడోరు నెం. 14 / 95 - 1- 14 వరకు 

మరియు అచ్చట నుండిడోరు నెం. 14 / 93- 14 వరకు 
ఉత్తరం - గూడూరురోడ్డు రైల్వే గేటు నుండి గూడూరురోడ్డు వెంబడి తూర్పు దిశగా పోవుచూ 

గుడివాడ - మచిలీపట్నంరోడ్డు వరకు 
తూర్పు - పై స్థానం నుండి గుడివా - మచిలీపట్నంరోడ్డు వెంబడి దక్షిణ దిశగా పోవుచూ పాత 

రిజిష్టారు ఆఫీసురోడ్డు మొదటడోరు నెం. 15 / 25 - 13 వరకు 
17 దక్షిణం - పై స్థానం నుండి పాత రిజిష్టారు ఆఫీసు వీధి వెంబడి పడమర దిశగా పోవుచూ 

కళ్యాణ మండపం వరకు మరియు అచ్చట నుండి ఉత్తరం వైపుగా డోరు 

నెం . 14 / 162 -13 వరకు మరియు అచ్చట నుండి రైల్వే ట్రాకు వరకు 
పడమర - పై స్థానం నుండి రైల్వే ట్రాకు వెంబడి ఉత్తరం వైపుగా పోవుచూ గూడూరురోడ్డు రైల్వే 

గేటు వరకు 
ఉత్తరం - గణేష్ నగర్ రోడ్డులో డోరు నెం . 16 / 228 - 16 నుండి తూర్పు వైపుగా రైల్వే ట్రాకు 

వరకు 
తూర్పు - పై స్థానం నుండి రైల్వే ట్రాకు వెంబడి దక్షిణ దిశగా మున్సిపల్ లిమిట్స్ లోని సర్వే 

నెం . 636 వరకు 
18 
దక్షిణం - పై స్థానం నుండి మున్సిపల్ లిమిట్స్ వెంబడి పడమర దిశగా పోవుచూ డి .టి .పాలెం 

డొంక వద్ద గల సర్వే నెం. 532 చివరి వరకు 
పడమర - పై స్థానం నుండి డి .టి .పాలెండొంకరోడ్డు వెంబడి ఉత్తరం దిశగా గణేష్ నగర్ రోడ్డులో 

గలడోరు నెం . 16 / 228 - 16 వరకు 


ANDHRA PRADESH GAZETTE, February 5 , 2020 


సరిహద్దుల వివరములు 


| ఉత్తరం - మున్సిపల్ లిమిట్స్లోని సర్వే నెం.580 నుండి డొంక వెంబడి తూర్పు వైపుగా 

పోవుచూ డి .టి .పాలెం 
రోడ్డు వరకు 
| తూర్పు - పై స్థానం నుండి దక్షిణం దిశగా వున్న డొంకరోడ్డు మీదుగా పోవుచూ మున్సిపల్ 

లిమిట్స్లోని సర్వే నెం . 531 వరకు 
| దక్షిణం - పై స్థానం నుండి పడమర వైపుగా పోవుచూ మున్సిపల్ లిమిట్స్ వరకు 
పడమర - పై స్థానం నుండి మున్సిపల్ లిమిట్స్ వెంబడి ఉత్తర దిశగా సర్వే నెం . 580 చివరి 

వరకు 
ఉత్తరం - 

డోరు నెం. 12 / 23 నుండి తూర్పు వైపుగా డి .టి .పాలెంరోడ్డు 
ఊరు నెం . 12 / 143- 1 
15 వరకు మరియు డి .టి .పాలెంరోడ్డు వెంబడి ఉత్తరం వైపుగా పోవుచూ గూడూరు 
రోడ్డు వరకు మరియు అచ్చటి నుండి గూడూరురోడ్డు తూర్పు దిశగా రైల్వే గేటు 

వరకు 
తూర్పు - పై స్థానం నుండి రైల్వే ట్రాకు వెంబడి దక్షిణ దిశగా డోరు నెం . 16 / 241 - 16 వరకు 
దక్షిణం - పై స్థానం నుండి మున్సిపల్ రోడ్డు వెంబడి పడమర దిశగా గణేష్ నగర్ రోడ్డు వరకు 

మరియు అచ్చట నుండి దక్షిణం వైపుగా పోవుచూ గణేష్ నగర్ రోడ్డు వెంబడి 

డి .టి .పాలెం (కొత్త ఆంజనేయ స్వామి గుడి ) జంక్షన్ వరకు 
| పడమర - పై స్థానం నుండి ఉత్తర దిశగా డి .టి .పాలెంరోడ్డు వెంబడి పోవుచూ వినాయకుని గుడి 

వరకు మరియు అచ్చట నుండిరామలక్ష్మీ వీవర్స్ కాలనీవాటర్ ట్యాంకురోడ్డు 
వెంబడి చివర ఆంజనేయ స్వామి గుడి వరకు అచ్చట నుండి ఉత్తరం వైపుగా 

హైస్కూలు వెనుక గల 
డోరు నెం . 12 / 23 వరకు 
ఉత్తరం - గూడూరురోడ్డు వీరభద్రస్వామి గుడి వద్ద నుండి గూడూరురోడ్డు వెంబడి తూర్పు 

దిశగా రైల్వే గేటు వద్ద గల 
రామాలయం వరకు 
తూర్పు - పై స్థానం నుండి డి .టి .పాలెం 
రోడ్డు వెంబడి దక్షిణం వైపుగా డోరు నెం. 12 / 101 -15 

వరకు అచ్చటి నుండి హైస్కూలు వెనుక రోడ్డు వెంబడిడోరు నెం .12 /13- 18 వరకు 
అచ్చట నుండిరామలక్ష్మీ వీవర్స్ కాలనీ ప్రక్కన గలడోరు నెం.12/ 237 -1- 18 

( ఆంజనేయ స్వామి గుడి ) వరకు 
దక్షిణం - పై స్థానం నుండి రామలక్ష్మీ వీవర్స్ కాలనీ నుండి బ్రహ్మపురం రోడ్డు వెంబడి 

పడమర వైపుగా పోవుచూడోరు నెం . 11 / 231 - 18 వరకు 
| పడమర - పై స్థానం నుండి యర్రా శేషంగారిరోడ్డు వెంబడి ఉత్తరం వైపుకు పోవుచూ వీరభద్రస్వామి 

గుడి వద్ద గల గూడూరురోడ్డు వరకు 


ANDHRA PRADESH GAZETTE, February 5 , 2020 


వార్డు 


సరిహద్దుల వివరములు 


నెం . 


22 


ఉత్తరం - గూడూరురోడ్డు సదాశివలింగేశ్వర సొసైటీ నుండి గూడూరు రోడ్డు వెంబడి తూర్పు 

వైపుగా పోవుచూ వీరభద్రస్వామి గుడి ప్రక్క నున్నరోడ్డు వరకు 
తూర్పు - పై స్థానం నుండి శేషం గారిరోడ్డు వెంబడి పోవుచూడోరు నెం . 11 /194 - 18 వరకు 

అచ్చట నుండిరామలక్ష్మీ వీవర్స్ కాలనీవాటర్ ట్యాంకు ఎదుట గలరోడ్డు వెంబడి 
తూర్పు వైపుకు పోవుచూ డి . టి .పాలెంరోడ్డు వరకు మరల అచ్చట నుండి 

డి .టి .పాలెంరోడ్డు వెంబడి దక్షిణదిశగా మూడురోడ్ల జంక్షను వరకు 
| దక్షిణం - పై స్థానం నుండి డి .టి .పాలెంనకు ఉత్తరం వైపుగా రోడ్డు వెంబడి డొంక మీదుగా 

పోవుచూ సర్వే నెం . 495 ప్రారంభం వరకు 
పడమర - పై స్థానం నుండి ఉత్తర దిశగా పోవుచూ సదాశివలింగేశ్వర సొసైటీ ప్రక్కరోడ్డు వెంబడి 

గూడూరురోడ్డు వరకు 
ఉత్తరం - గూడూరురోడ్డులోని ప్రభుత్వజూనియర్ కాలేజ్ వద్ద గల మున్సిపల్ లిమిట్స్ నుండి 

తూర్పు వైపుగా పోవుచూ గూడూరురోడ్డు వెంబడి సదాశివలింగేశ్వర సొసైటీ వరకు 
తూర్పు - పై స్థానం నుండి సొసైటీ ప్రక్కరోడ్డు వెంబడి పోవుచూ డి .టి .పాలెం డొంక సర్వే 

నెం . 495 ప్రారంభం వరకు 
దక్షిణం - పై స్థానం నుండి డి .టి .పాలెండొంక వెంబడి పడమర దిశగా పోవుచూ మున్సిపల్ 

సరిహద్దు వరకు ( సర్వే నెం . 490 ) 
పడమర - పై స్థానం నుండి మున్సిపల్ సరిహద్దు వెంబడి ఉత్తర దిశగా పోవుచూ గూడూరు 

రోడ్డు వరకు 


23 


సయ్యద్ అబ్దుల్ రషీద్ , 

కమీషనర్ , 
పెడన పురపాలక సంఘం , 

పెడన. 


- - - X - - - - 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www . apegazette .cgg . gov . in 


